Registered No. HSE -49/ 2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


FAC 


ANDHRA 
PRA 


" 
HRA 
PRADESH 


GICATE 


आध्रप्रदेश 


TRACE 


T 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART VII EXTRAORDINARY 
AMARAVATI, MONDAY, MARCH 9 , 2020 


No. 690 


G. 1936 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X - - 


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘము 


అధికారిక ప్రకటన 


సంఖ్య : 78 / SEC- F1 /2020-1: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243- ZA ద్వారా మరియు 1981 , విజయవాడ 
మునిసిపల్ కార్పొరేషను చట్టంలోనిసెక్షన్ 7 మరియు 1955, మునిసిపల్ కార్పొరేషన్ల చట్టంలోని సెక్షను 24 


24 


ద్వారా కలిగిన అధికారముల మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 


ఎన్నికల కమీషనరు , విజయవాడ మునిసిపల్ 


కార్పొరేషనులోనివార్డులకు సభ్యులను పైన తెలిపిన చట్టములలోని నిబంధనలు మరియు అట్టి చట్టాల క్రింద 


Soc 


రింగ్ 


చేయబడిన 2005, ఆంధ్ర ప్రదేశ్ మునిసిపల్ కార్పొరేషన్లు ( సభ్యుల ఎన్నిక నిర్వహణ) నియమాలు ప్రకారము 


ఎన్నుకొనవలసినదిగా విజయవాడ మునిసిపల్ కార్పొరేషను లోని వార్డులలో నమోదైన ఓటర్లను ఉద్దేశించి 


కోరడమైనది . 


ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 


అధికారిక ప్రకటన 


సంఖ్య : 78 / SEC- F1 / 2020 - 2 : ఆంధ్ర ప్రదేశ్రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన సంఖ్య : 78 /SEC- F1/ 2020 -1, 
తేదీ. 09 . 03 . 2020 ద్వారా విజయవాడ మునిసిపల్ కార్పొరేషను లోని వార్డుల యొక్క సభ్యులను ఎన్నుకొనవలసినదిగా 
ఆయా వార్డులలో నమోదైన ఓటర్లనుకోరియున్నది . 


కావున , 1981, విజయవాడ మునిసిపల్ కార్పొరేషను చట్టంలోని సెక్షన్ 7 మరియు 1955 , మునిసిపల్ కార్పొరేషన్ల 
చట్టం లోని సెక్షను 33 ( ఆంధ్ర ప్రదేశ్ ఆర్డినెన్సు సంఖ్య : 3 / 2020 ద్వారా సవరించిన విధముగా ) ననుసరించి , అట్టి ఎన్నిక 
నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనరు ఈ అధికారిక ప్రకటన ద్వారా ఈ క్రింద తెలిపిన ఎన్నికల నిర్వహణా 
కార్యక్రమమును ప్రకటించడమైనది . 


(a ) 


11.03.. 2020 ( బుధవారం ) 
| 1955 , మునిసిపల్ కార్పోరేషన్ల చట్టంలోని సెక్షను 35 క్రింద | (నామినేషన్లు ఈ తేదీ నుండి ఉదయం 11 :00 గం . 
రిటర్నింగ్ అధికారులచే ఎన్నికలనోటీసు 
జారీ చేయు తేదీ ల నుండి మధ్యాహ్నం 3: 00 గం . ల వరకు 

దాఖలు చేయవచ్చును ) 


[ b ] 


| నామినేషన్లనుదాఖలు చేయుటకు చివరి తేదీ 


13. 03. .2020 ( శుక్రవారం) 
( మధ్యాహ్నం 3: 00 గం . ల వరకు ) 


నామినేషన్ల పరిశీలనజరుగు తేదీ 


14 . 03. 2020 (శనివారం ) 
( ఉదయం 11: 00 గం . ల నుండి ) 


| అభ్యర్థిత్వము ఉపసంహరణకు ఆఖరు తేదీ 


16 . 03. 2020 ( సోమవారం ) 
( మధ్యాహ్నం 3: 00 గం . ల వరకు ) 


పోటీ చేయు అభ్యర్థులజాబితా ప్రచురణ చేయు తేదీ 


16 . 03. 2020 ( సోమవారం) 
( మధ్యాహ్నం 3 : 00 గం . ల తరువాత ) 


పోలింగు నిర్వహించబడు తేదీ 


23. 03. 2020 ( సోమవారం ) 
( ఉదయం 7: 00 గం . ల నుండి సాయంత్రం 

5: 00 గం . ల వరకు ) 

26 . 03. 2020 (గురువారం ) 
( ఉదయం 7: 00 గం . ల నుండి సాయంత్రం 

5 : 00 గం . ల వరకు ) 


( g) | రీ-పోల్స్ఏవైనా ఉన్నట్లయితే నిర్వహించబడు తేదీ 


( h) 


| ఓట్ల లెక్కింపుజరుపు తేదీ 


27. 03 . 2020 ( శుక్రవారం ) 
( ఉదయం 8 : 00 గం . ల నుండి ) 


విజయవాడ , 
09 . 03. 2020. 


డా || ఎన్ . రమేశ్ కుమార్ , 
రాష్ట్ర ఎన్నికల కమీషనరు . 


- - XX - - 


